MAAVA 


ఇరీస్ షా 


200am 


ఇదీ రీస్ షా 


ఒకప్పుడు ఆ పట్టణంలో ఎవ్వరికీ 
ఉల్లిపాయ అంటే తెలియదు . 


ఒకరోజు ఒక ప్రయాణికుడి సంచిలోంచి 
ఒక ఉల్లిపాయజారి పడిపోయింది . 


SOOSS 


ఆ కొత్త వస్తువుని చూసి ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు . 


అది ఒక కూరగాయని వాళ్లకి తెలిసింది . 
అయితే ,దాని గురించి మరింత తెలుసుకోవాలని వాళ్లకి ఉంది . 


ఆ ఉల్లిపాయ దగ్గరకి వెళ్లిన మొదటి వ్యక్తికి 

అనుకోకుండా దగ్గు వచ్చింది . 


అతడు అక్కడి నుంచి పరిగెత్తి ఉల్లిపాయ వల్ల దగ్గు 

వస్తుందని అందరికీ చెప్పాడు . 


Me 


. 
alu 


- 


Laalee 
. . 

. vin t 


A 


దాని దగ్గరకి వెళ్లిన రెండవ వ్యక్తికి 

ఘాటు వాసన వచ్చింది . 


OXOXOXO 


“బయట నుంచే దీని వాసన ఇంత ఘాటుగా ఉంటే , 
కోస్తే దీని వాసనను అస్సలు తట్టుకోలేం," అతను 

అన్నాడు . 


| 


/ / 


అందుకని అతడు ఆ ఉల్లిని అక్కే వదిలి వెళ్లిపోయాడు . 


మూడవ వ్యక్తి ధైర్యం చేసి ఆ ఉల్లిపాయనుకోశాడు . 


. 


ఉల్లిబయటి పోర అతడి 
చేతిలోకి వచ్చింది . 


0029TV 


“ ఇది ఒక అద్భుతమైన వస్తువు , " అక్కడ ఉన్న వాళ్లతో అతను చెప్పాడు . 
“ దీనిలోని మాయాగుణం వల్లబయట పొరను తీసేసినా 

దాని ఆకారం అలాగేఉంటుంది ! " 


ఆ తరవాత ఒకామె 
దాని పొరలను వలిచింది . 


దానితో వంట చేసింది . 


Movie 


దానితో చేసిన వంట ఆమెకిచాలా నచ్చింది ! 


ABON 
- 
gaon 


LOOKM 

class 


AD 


Open 


“ ఉల్లిరుచికరంగా ఉండటమే 

కాదు , ఈ అద్భుతమైన 
కూరగాయ ఎన్ని పొరలు తీసినా 
లోపల ఇంకొక పొర ఉంటూనే 
ఉంటుంది , " వంటవాళ్లుదానిని 

పొగడసాగారు . 


ఆ వంటకం ఎంత రుచికరంగా ఉందంటే , ఆ 
వంట ఎలా చెయ్యాలో ఇతరులకు నేర్పించి 
ఆమె పేరు పొందింది . 


Ongeng 


“పొర వలిచినప్పుడు అది చిన్నది 
అవుతుంది , " ఒకరు అన్నారు . 


1000 


“ అది నీ భ్రమ ," అంటూ వంటవాళ్లు , 
పట్టణవాసులు ఆమెను కసురుకున్నారు . 


ఎన్ని పొరలు తీసినా ఇంకా వస్తూనే ఉంటాయని 

నమ్మాలని వాళ్లకి ఉంది . 


కానీఉల్లి ఆఖరి పొర 

తీసేసేసరికి .... 


“ ఇది అద్భుతమైనదే కాదు మాయలమారిది కూడా , " 

అందరూ ఒకేసారి అరిచారు . 
ఉల్లి 
వాసన పోయేలా చేతులు కడక్కుంటూ , 
తుడుచుకుంటూ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు ... 


... అదే సరైనది కూడా . .. 


.... మొత్తం మీద చూస్తే ... 


THAHITI 


. . .ఉల్లి లేని పట్టణంలో ఉండటమే.. . 


ఆగాలి 


.... ప్రజలకి మంచిది ! 


అయిపోయింది 


